


కో లాటము పా టలు 
ఇతర భజనలు. 


సికరణ 


ఆరతీమూరి 





ఆ 
విరాస బి౦ జ. 
సూర్యారావుబట్క విజయవాడ-2 





కోలాటము పాటలు 
ఇతర భజనలు 


చీకరణ | 
ఆర తీమూోరి 
అలో 


(ప్రథమ మ్ముద్రణ 
1990 జనవరి 


ల: 3-00 


వ : 
కాస్‌ పబ్లి వబిీషింగ్‌ హౌస్‌ 
సూర్యారావు "పీట 


విజయవాడ ౬ 520 002 


ము దణ ; 

అల్ల 9 జ 

పద్మజ [పింటర్స్‌ వై ండర్స్భ 
విజయవాడ _ 520 010 


క శాస Tr 
అంజనేయ రావణ సంవాదం 


యేదేశ పరుడవో | యేుదేశ।; యరాజు బంటువో 
యెందుండి నస్తవిర వోరీ వనచరీ ॥యొందుండి॥ 
(సుంగారి వనములో సీతమ్మ వుందనీ 

సూడబోయొ _స్థిరావోరీ 


యేడేడు సము[దాలు ॥యెడేడు॥ యేక మైపారంగ 
_నువ్వెట్ల వ_స్టవిర వోరి వనచరి ॥నువ్వెట్ల॥ 
నీ కేడు సమ్ముదాలు నాకేడు కాలవలు 

యెనికి లగుపుతొ వ స్టీనిర వోరి 


యేటి గట్టున వుండే ॥యేటి॥ మేటి కుంబాకర్లు 

డ్వాడెట్లు రానిచ్చెరా వోరీ వనచరీ ॥వాడెట్ట॥ 
యేటి గట్టున వుండె మేటి కుంబాకర్లు 

మెదడెల్ల దొక్టస్తి రా వోర్‌ 

గవిని గాసేవోళ్ళు గవిని 1వాశ్ళెట్ట॥ 
సినలంకి పెదలంకి రానిచ్చిరా వోరి వనచరీ 11వా శెట్ల!' 


క్షే కోలాటము పాటలు 


లంకిజీ చెయ్యి బట్టి కంకణము యమ బులిమీ 
యమలోక మంపి స్టిరా వోరీ 


సీయంటి బలశాళ్ళు స యం॥ 
సీయంటి మొనగాళ్ళు యింగెంద 

రుందరోరీ వనచరీ శయింగెంద!। 
సియంటి బల ళాళ్ళు నాయంటి దాసర్లు 

కోటాన కోట్లురా వోరీ 


మాటి మాటికి నన్ను మాటి మాటికి నన్ను 

వోరోరి అంటావు యేరాజు బంటువుర వోరి || యేరాజు॥ 
శ్రీరామ బంటుశణ్లీ మా రాజు సు[గివులు 

అంజనా తనయడు అనుమన్న నాపేరు వోరీ 


మీ పట్నమూలోన మీ పట్నమూ లోన 

యిట్లాంటి ఠచ్చలూ యెన్నిన్ని గలవురా వోరి || ఎన్నెన్ని! 
మా వట్నమూలొోన మా పట్నమూలోన 

యిట్లాంటి రచ్చలు జాలారి బండలేర నోరీ 


కర్రి పట్నమూలోన అ పట్నమూలోన 

యిట్లాంటి మేడలూ యెశ్నిన్ని గలవుర వోరి | యెొన్నెన్ని!! 
మా పట్నమూలోన మా పట్నమూలోన 

యిల్లాంటీ మేడలూ బొన్భారిండ్లే నేర వోరీ 


. ఇతర భజనలు క్రి 


స్త పట్నమూలోన కర పట్నమూలోన 

యిట్లాంటి వనములూ యెన్నిన్ని గలవుర వోరీ మ 
మా "సట్నమూలోన మా వట్నమూలోన 

ఇట్లాంటి వనములూ కూరాకుపాదులేర నోరీ 


“వాలినేమో చంపినాడూ వారధి గట్టించినాడూ 
వారధి ముగిసేటి తలికే లంకకీ రవధూళి గప్పే” 


అంగద రావణ సంవాదం : 


“సిరిదేవి సీతనూ సెరదెచ్చి నావురా 
చెడిపోకు మోరోరి చెవిబెట్టు నా మాట వోరి 
రావణా చెవిజెట్లు నా మాట వోరి 


నా కొలు లోపలా నాకు బుద్దులు జెప్ప 
యేపాటి వాడవుర యేరాజు బంక వోరి 
ననచరి యేరాజు బంటువృర వోరి 


గ్ర కోలాటము పౌటలు 


శ్రీరామ బంటుద్లీ మా రాజు సుగీవులూ 
అంగదుడు నా పేరు మా తర్మడి వాలిరా వోరీ 
రావణా మా తండి వాలిరా నోరీ 


బలశొలి వాలికీ సెడ బుట్టి నావురా 
పగవాని కొలువులో బానిసల బతుకేల ఏరీ 
వనచరీ బానిసల బతుకేల ఏరీ 


జగము పాలించేటి జగదిశ్వరుడు 
మాపాలి పరమాత్మ పగవాతు గాదురా వీరీ 
రావణా సగవాడు గాదురా వీరీ 


యెక్క గురాలిస్తు యేనుగలనిస్తురా 
రేల బూమూలిస్తు యెలనాగ లిస్తురా ్‌రీ 
వనచది యెల నాగలిస్తురా ఓరి 


కోటాన కోట్లుగా కోటి దండు దళము 
కోదండ రాములూ కదిలివొసారు ఏరీ 
రావణా కదిలివొసా, రోరీ 


నల్ల జీమల్లట్ల నరుల నలి పేపిస్తు 
కోతిమూకల జంపి గోరీలు కట్టిస్తురా వీది 
ననచరీ గోరీలు కటిసురా పరీ. 

pe 


ఇతర భజనలు 
ల మ్మ రా మూ ర్చ; 


“పింబతా శ్రీబళా హేబళా శ్రీ బళా 


యేసెనే] యిం దజితువూ 
యేసెనే యిం దజితువూ లక్ష్మణా 
అగ్గిభాణము లక్షణా 


వమూర్చిలీిన తముసీ మూర్చిలిన తమ్ముునీ 
ముందరేసుకుని మునిగె దుఃఖములో లక్ష్మణా 
రాములు మునిగె దుఃఖములో లక్ష్మణా 

పుట్టింది నలుగురూ పుట్టింది నలుగురూ 

పెరిగింది నలుగురూ పేరు కిద్దరుంటిమి తమ్ముడా 
వాంటి గాజ్లి జే స్టీవా లక్ష్మణా 

దినదినము నీనాము దిన దినము నీనాము 
దిద్దినబ్లే వుండే దివ్య రత్నము తమ్ముడా 
అక్ష్మణా దివ్య రత్నము లక్ష్మణా 


4 4 4 


రీ కోలాటము పాటలు 


యెడము యెడ మేగాని యెడము యెడ మేగాని 
మయెదటి కెన్నడురావు తొడలపై కాస్తి వప్పా లక్షణా 
ఒడిలోని వొ స్తీ వపా లక్ష్మణా 


యెద్దు కొమ్ముల వారు యెద్దు కొమ్ముల వారు 
యిద్దరుంటిమి మనము ఒంటి గాబ్బయితినప్పా 
లక్ష్మణా సొంటి తిప్పలొచ్చెనప్పా 


కూర్చినా ముత్యాల కూర్చినా ముత్యాల 
కుచ్చులాలా మనము కూడివుంటిమి తమ్ముడా , 
లక్ష్మణా తోడవుంటిమి లక్ష్మణా 


దాచిన్న పగడాల దాచిన్న పగడాల 
దండలాలా మనము దాగియుంటిమి తమ్ముడా 
లక్ష్మణా దాగుకుంటి వె లక్ష్మణా 


యాడరా లచుమన్న యాడరా లచుమన్న 
యాడరా సీతంటె రమేమి జెపూదు తమ్ముడా 
లక్ష్మణా యేమి జేతుర లక్ష్మణా 


కొండ గరగర దిప్పి కొండ గరగర దిప్పి 
కోనలే దాటేసి కొండతల్లటిస్తాది లక్ష్మణా 
తమ్ముడా గుండె తల్లటిస్తాది లక్ష్మణా 


ఇతర భజనలు 


వగవాని బాణాలు పగవాని బాణాలు 
పైపైన వస్తాయి పల్కవేమిర తమ్ముడా 
లక్ష్మణా పారజూడర లక్ష్మణా 


పగనాడు గాదన్న పగవాడు గాదన్న 
మనవాడె అనుమన్న తెస్తుండె సంజీవినీ 
లక్ష్మణా తెచ్చెనే _ోగాదిసీ లక్ష్మణా 


4 4 


(2) 


10 కోలాటము పీటలు 
సీతారాములరాక్ష: 


“సూతాము రారోయమ్మ జనులార 
సూడబోదము రారోయమ్మ 

పీత్రకు పతియైన శ్రీరామ చం[దుండు 
దశరధుల రగురాము తరలవచ్చేనంట 
ఉక్కు గంభము రెండు ఉరమునా పిడుగులూ 
సుట్టుజుట్దీ నబ్జి సారా కుల 
పువ్వులను బంతులను పుప్పటిల్లంగా 
రంగురంగులలోన అయ్య లొస్తారంట 
యెక్కువాగు సీరుజల్లి నానముచేసి 

విడి వీదిని దాటి నాదిదేవుడు రాగ 

నేటించి కుంకుమూ నిర్దలై నల్లగా 
(గక్కుతా నగరికే కదిలి వాసారంట 
అకాశబాణాలు అమరంగ దిక్కిలు 

నిగనిగా మునియేటి సీలాల గొలుసులూ 
స్వామి ముందా రెండు సం[ధ జోతూలంట 
పూలతేరూ మింద పురుషో త్రములు రాగ” 


రాముడుండై. వదిలోనా రత్నాల రవ్వ లెగిసె 
జా టట 
రాముడేలే సీమలోనా రాజనాలా పంటబండే 


ఇతర భజనలు 


సితన్ను వనవాసం 


అయివాద్ది పట్నాన అదివరిసావిడీ 
లవ కుమారా వినుమన్న కుశల కుమారా 
సావిడీ 'వెనకలే సాకలోరిండ్లమ్మ 


అ ల్‌ EU 
Eh 


పగవాణి పంచనా పడివున్న ఆలినీ 
యెొ[రి రాములు గాంగ యేులుతుండాడు 
నాబోటిగాడై తె నరికి తుండేయేకు ఆ , 
ce ఫది . 342 
గ్‌! త 
Oh .32© 
పుటెడూ బువ్వొండి పటెడూ సది 
టి లు లు 
ఆసద్ది లేశింగ ఏమేమి కూరలు 
అటికలతో మాడినవి అలరేజి పండు 
దుక్రలతో మాగినవి దూదినిమ్మల్లు 
ముంతలళతో మాగినవి ముంత మామిళ్యు 
కొండ ముక్కిడి కాయ గొడిసింత కాయ 





౪ @ @ 


11 


Hoవ॥ 


noవ॥ 
1లవ।॥ 
11 శఅవ॥ 


1లవ॥1. 
11 లవ॥॥ 
11 లవ॥ ' 
"వ 
1d వగ 


19వ! 


12 


సద్దెయిన గబట్టెనే సకియ సీతమ్మ 
ఆరెండి అడవులకు ఆ తల్లి బోతాదె 


x శే 


అట్నుంచి ఆతల్లి అ తనగరొచ్చె 
ఆరెండి అడవికీ పయనాలు ఆ_త్త 
యెప్పుడూ తిప్పలూ తప్పలేదమ్శ 
పాపిట్టి రాములుకు పదినెల్లు గర్బిణీ 
వెరి రాములకును వెరుతుము చెప్ప 
సేమాన బోవమ్మ లాబాన రావమ్మ 


ఏమమ్మ సీతమ్మ యిట్ల వ స్తీవీ 
వొంటిగా వొచ్చినా వొద్దారయెమీ 
కాలి నడకొచ్చిన కారణ మేమీ 
వాణింటి గు[రాలు కూలిపోయిన్న 
వాణింటి వొంటెలూ వెట్టి బోయిన్న 
వాణింటి పాలకిలు పాడు బోయిన్న 
వాణింటి దాసీలు దాడి పోయిన్న 
రాన వంశామనీ మోస పోతిని తల్లి 
కాసి గోతం బనీ మోస పోతిని తల్లి 


కోలాటము పాటలు 


1లవ॥ 
లవ! 


1లవ॥ 
॥1లవ॥ 
nOవ॥ 
noవ॥ 
noవ॥ 


(లవ 


ఇతర - భజనలు 18 


గణపతి భజనలు 


ఓ గణపతయ్య గణపతయ్య 
ఉం[డాళ్ళు నీకు పోతురా 

థ్‌ గణపతయ్య 

మందకొడిగ వుండబోకురాః 


ప్‌ గణపతయ్య గణపతయ్య 
జమ్మిప తి పూజ సేతురా 

ఓ గణపతయ్య 

ముందె నీకు పూజ సేతురా? 


ఓ గణపతయ్య గణపతయ్యు 
ఉం|డాళ్లు పీకు పోతురా 
ఊరిలోన ఊరేగించెదరా 

ఓ గణపతయ్య 
ఉయ్యాలల ఉఊోపుతానురా? 


స్త గణపతయ్య గణపతయ్య 
ఉం| డాళ్ళు నీకు పోతురా 

జ గణపతయ్య 

మమ్ము ఎపుతు మరువ భోకురా 


శ శ జ 


lA. 


ఓ ఇగనరాజ ఇగనరాజ 
జమ్మిప తి పూజ సేతురా 
ఓ జగనరాజ 
జామిప|తి పూజ సేతురా. 
ఓ ఇగనరాజ 


ఉం|డాళు ఏకు పోతురా 
ఓ ఇగనరాజ 


ఊరిలోన ఊరేగించెదరా 
ఓ ఇగనరాజ 


ఏయి వరాలో ఏయి వరాలో 
ఏకులొడికిన పాప 

య|రన్న పాప 

ఆరూగో అన్నల్లు 
వచ్చూచున్నారు 

ఆరెందు కొతారు 
రాజూలళ్ళుల్లు 
రాజూలళ్ళుశ్ళయికే 
రారంకు పావ? 


నామాట బోటై తే 
మెడెక్కి చూడు 


కోలాటము పాటలు 


(1౬ | 


1ఓ| 


ib 


1b] 


1వయి। 


1వయి। 


11ఏయి॥ 


ఇతర భజనలు _ 16 


ఉలి మళ్ళా చీరాగటే 

కచ్చలూ పై కెగా గట్ట 

ఊడుపూకీ దిగామం#ు 

ఉన్న వాళ్లా కిలానంటావాః 
గి ae) 

ఓలోలె గంగీ 

ఉన్నవాళ్లా పిల్లనంటావా ? 
na) na) 


ఉన్న వాళ్లా పిల్హానంశు 
కన్నుగిసే రమ్మన్నావూ 
కంటిబాసలు నాకూ ఒద్దురా 
ఓలోలె జావా 

కంటి ఇరువులు నాకు ఒద్దురా 


ఉన్నవాళ్లాపిల్ల ననీ 
ఉబ్బిపోే ఓలే పిల్లా 
కోతలాకి కోరివ సైను 
ఓలోలె గంగి 

కోతలోళ్ళకి కోప మొస్తుందె 


16 కోలాటము పాటలు 


చెన్ము ఆట సాట 


కొండెకూ పూలు చుట్టవే] 
అమ్మనన్ను 
గోపాల కృష్ణుడనా వె! 


చిన్నారి నామాలెట్ట వే 
అమ్మ నాకు 
వన్నేల సొమ్ములెట్టవే! 


వీరుడని నన్నుపీలువవె 
అమ్మ నన్ను 
వీరులా ఖ్యాతి అనవే | 


కుచ్చులా జడలు వెయ్యవే] 
అమ్మనన్ను 
కూర్మావతారుడనవెే?! 
పతకాలు నాకు వెయ్య వే! 


అమ్మ నన్ను 
అయోధ్య రాముడన వే 


ఇతర భజనలు . | li 
చేలివంకెలు నాకు పెట్టవే! 
అమ్మనన్ను 
వైకుంఠ వాసుడనా వేః 
వేలికుంగరం నాకు పెట్టవే! 
అమ్మ నన్ను 
వెలలేని కృషుడనవే 
మొలకు గజ్జెలు నాకు పెట్టవే 
అమ్మనన్ను 
మోక్షావతారుడాన వే! 
కాలికందెలు నాకు పెట్టవే 
అమ్మనన్ను 
కలికావతారుడనా వే! 
ఒళ్ళంత సొమ్ము వేయవే 
అమ్మనన్ను 
వ[జాల వాసుడనావే? 
పట్టుపంచెలు నాకు కట్ట వె! 
అమ్మనన్ను 
పార పతీ తనయుడనా వే! 15కొం॥ 
(8) 


కోలాటం పాట 


అటవీ స్థలముల కరుగుదమా 
వటప[తంబులు కోయుదమా! 
జనులారా గుమిగూడుదమా 
జటకోలాటము వేయుదమా! 
నొకరి నొకరి తా_ 

నొక కుడియడమల 

నొప్పుగ దీనిని తిప్వూదమాః 
మంచిగంధమూ తీయుదమా 
చంచిత మెడకిది పూయుదమా: 
మల్లె పూవులూ కోయుదమా 
మందయాన పె జల్లుదమా] 

ధోతి కొష్క్ముచ్చులాడుదమా 

కోరి వనాబుల చేరుదమా! 
దాగుడు మూతాలాడుదమా 
తరువుల చాటున దాగుదమా! 
విప్పవువ్వులూ ఏరుదమా 
విసువక మనమిపుడు పోవుదమా] 


ఇతర భజనలు 
గొబ్బి పాట 
గంగమ్మ గౌరమ్మ అప్ప సెల్ల్తెం డూ 


గొబ్బీయలళ్లో! 


ఒక తల్లి బిడ్డలకు వైర ములేదు 

మంచి మంచి పూలేరి ఒకరాసి పోసిరి 
కానరాని కలువలేరి ఒకరాసి పోసిరి 
వడు మూరలింటిలో ఏ డొక్కతూము 
వ డొక్క తూమేసి ఎల్లా కొలిపించే 
పొగిడి ఒక తూమేసి పారాకొలిపించే 
గంపెడూ తీసేసి గంగా కెత్తండీ 
మంచి మంచి పూలేరి మామయ్య కంపె 
కానరాని పూలేరి గౌరమ్మ కంపె 
అక్కనూ చెల్లినీ ఒక్కరీకిచ్చె 


9 


99 


98 


19 


జఫ కోలాటము పోటలు 
ఓ గు|రాలా గోపిరెడి 
ళు 
దాచేపల్లి కి దాన మైతివాః 
శేరుశేరు ఎండి మురుగులు 
చేతులకూ బెట్టుకోని 
కట్టమీదా వస్తావుంటే 
కలకశురనుకొంటిసి కొవకా nen 


వయ్యారి కొడకా 

బంగారు కొడకా 

దాచేపలి కి దానమెతివా nen 
i న్‌్‌ యూ 


ఆపక్క ఒక చేను 

ఈ పక్క ఒక చేను 

నడుమ నాపచేను 

సందున నిను నలుగురు బట్టీ 

నరికిరి కొడకా వయ్యారి కొడకా 

చిన్నారి కొడ్తకా 

దాచేపల్లి కి దాన మైతివా ॥హీ॥ 


ఇతర భజనలు 21 


ముందార మూడు బళ్ళు 
ఎనకాల ఏడుబళ్ళు 

వ బండిలో ఉన్నావు కొడకో 
బండోడు గురువులన్నా_ 
బోడో ళ్ళు వెంటనేరు 
తమ్ముళ్ళు ఎంటనేరు 
పాలేళ్ళు ఎంటనేరు 
ఒంటారిగాను పోకు 
బండోడు గురువులన్నా 


ఏ బండిమీద ఆన 

నీ ఒంటిమీద ఆన 
ఒంటరిగాను పోకు 
తంటాలు మారివాళ్ళు 
ఒండోడు గురువులన్నా 

ఏ పంట పొలము తోడు 
సీ పాడి పశువు తోడు 

ఆ పశు బలము నమ్మబోకు 
బండోడు గురువులన్నాః 


ఖీ 4 6, 


ల్లీ 


రాజా మా నంది రెడ్డీ 
నీ కిలలో బ_తెము వీరేనా 


కొడుకా మా నంది రెడ్డీ 
మల్లుపంచె కట్టుకోని 
నల్లకోటూ తొడుక్కోని 
పల్లెగాడనుకొంటిరా 
కొడుకా మా నంది రెడ్డీ! 


కట్టమీదా పోతావుంకే 
కలకశేరనుకొంటిని కొడకా 


నున్నంగా తలదువ్వి 
నూగాయ జడవేసి 
సందువెంట బోతావుంటే 
సందమామనుకొంటి ని కొడకా 


వచ్చిపోయే దోవలోనా 
దానిమ్మా చెట్టుకిందా 
వెండికుచ్చె నేలబడితే 
ఏటుకే తెగనరికిరన్నా 


4 


కోలాటము పొటలు 


11 6౮-॥ 


noi 


ep | 


1రాll 


rey; 


ఇతర భజనలు ష్ట్ర 
ఓరోరి మల్లన్నా 
బొమ్మని పాటి మల్లన్నా 
పాలోడై పుడితివిరా 
బొమ్మనిపాటి మల్లన్నా 
వగదారై పుడితివిరా 
బొమ్మనిపాటి మల్లన్నా 


నీ తండి చావంగ 

సీ తల్లి చావంగ 

నా సేతు లేసిరిరా 
బొమ్మునివాటీ మల్లన్నా 


బండీకీ కట్టుండూ 
యల్బ్పటకాడు చం దిగాడు 
దుమ్మె పాడదిరా 
బొమ్మనిపాటి మల్లన్నా 


కోలాటము పాటలు 


బోరు బోరు బాగు 
డొల్లా కాసోడు కొట్టిన 
కక్కూనపు రాళ్ళల్లో 

సీ గోరి కట్టిరిరా 

బొమ్మ నిపాటి మల్లన్నా 


@ 
rr ల్న 


